


నవమాశ్వాసము 
సర్వజ్ఞాని కాలజ్ఞానము 

సర్వజ్ఞాడనే ప్రమథుండు కల్యాణానకు వచ్చేటపుడు కల్యాణం ఎలాగున 
నుండే నంటేను - ఇండ్లపొడవు రత్నాలున్ను , కుండల నిండా పాడిన్ని, పంటలున్ను, 
కొండలకొట్టడి బంగారులు కలిగియుండును. బసవేశ్వరుడు ప్రభురాయలు బిజ్జలు 
డున్ను కల్యాణం పాలించేటప్పుడు పండ్రెండు ఆమడల పట్టణము సంపదలు 
వర్ణింపగాను ఈతీరున ఉన్నప్పుడు బసవాది ప్రమథులున్ను ప్రభుదేవర 
మొదలైనవారు అనుభవమంటపములో సమయమై కూర్చున్నపుడు సర్వజ్ఞుండనే 
ప్రమథుడున్ను వారి ముఖాంతరాల నిలుచుండి బసవన్నతోను కాలజ్ఞానము 
చెప్పుచున్నాడు. బసవస్వామి ఆశంసాలు - ప్రమథగణాధీశ్వరులారా! యీ భృత్యుని 
విన్నపము వినరయ్యా. మొదట నన్ను కైలాసమందు పుష్పదంతుండని 
మన్నింతురు. ఇప్పుడు ఈమర్త్యమందు సర్వజ్ఞాండనే నామమిచ్చి రక్తిస్తిరి. 
మాలింగమందు తోచి నటువంటి భూత భవిష్యద్వర్శమానాలు తెలియ చెప్పుచున్నాను. 
నేను స్వతంత్రుండ గాను. మీరు చిత్తగించేటందుకు విన్నపము చేస్తూఉన్నాను. 
నాతో నుండి చెప్పి వినేవారు పల్కేవారు మీరే. శరణుశరణార్థి. మీబుద్ధి స్వామి 
చెప్పదొడంగెను. బసవన్నా యిప్పటికి కలియుగం ఎంతాయనంటేను చనిపోయినది 
రెండువేలయేండ్లు ఆయెను. ఇకను నాలుగులక్షల ముప్ఫైరెండు వేల యేండ్లు. 
సందు సందుల వచ్చే ముచ్చట లున్ను సవిస్తారంగా తెలియ జెప్పుచున్నాము. 
మీరు విని చిత్తగించరయ్యా! యీ విక్రమనామ సంవత్సరము మొదలు ఇరవైనాలు 
గేండ్లకు కీలకనామ సంవత్సరం లోను ఈ బిజ్జ్ఞలరాయని దివాణములోను బల్లి 
పలుకు శకునము మీలింగమందు తెలుసుకొని అందరు నెరుగంగ జగదేక 
బ్రహ్మయ్యకు ఆద్రోహం అప్పగించి సంగమేశ్వరునియందు లీనమయ్యేరు. ఈ 
విక్రమనామ సంవత్సరం పోగాను రాక్షసనామ సంవత్సరానకు ముప్రైనాలుగు ఎండ్లు 
అయ్యోని. ఇరవైయేండ్లకు తిరుగా అంతాగూడా మీరు మర్త్యమందు ఉన్నది అరవై 
యేండ్లు అయ్యోని. ముందుర వర్తమానాలు చెప్పుచున్నాను. మీకు గమనం 





నవమాశ్వాసము 63 


చేయగాను ఉన్న గణాధిశ్వరులున్ను, చరలింగమూర్తులును, చెన్న బసవన్నగారున్ను 
మడియాలయ్య బింబిబాచయ్యన్ను మాదిగెమారెయ్యనున్ను మొదలైన ప్రమథు 
లందరినిన్ని పిలిపించుకొని మీ జ్ఞాన దష్టిచూచి మాకు ముక్కంటి రూపం అయింది. 
అని చెన్నబసవయ్యకు మడియా లయ్యకు తెలియచెప్పి ఆద్రోహం ఆ భక్తునకు 
అప్పగించి మీరందరితోను తెలియ చెప్పుటే సాక్షి అనిబసవన్నగారితో విన్నపము 
చేసెను. ఆలాగే ఆడులయ్య మధువరుస గార్ని కనులుదీయించిన ఆ ద్రోహమునకు 
బిజ్జల రాయన్న జగదేక బ్రహ్మయ్య గారు చేసిన గణాధిశ్వరుల అనుజ్ఞవచ్చును. 
అది విని గణాధీశ్వరులు సమస్తమైన వారున్ను చెన్నబసవన్న గారున్ను 
విచారంచేతురు. ఈ బిజ్ఞలరాయుని మేనల్లుడు, బిజ్జలునికి పట్నం గట్టి తాను 
ప్రధాన పట్నము గట్టుకొని, పండ్రెండారేండ్లు రాజ్యం చేసేరు. అంత గురువరెశ్వర్లున్ను 
మఠాధికర్తలున్ను సమస్తమైన గణాధీశ్వరులున్ను చెన్నబసవన్న గారికి తెలుపుదురు. 
చెన్నబసవన్నగారికి క్రోధినామ సంవత్సరం మొదలు చేసి రాక్షసనామ సంవత్సరానకు 
పండ్రెండు ఏండ్లు ఆయెను. మనము హుళిబెళము లోకి పాయ్యేపని వచ్చును. ఈ 
యున్నవారికి భిన్నాయము చేయమందురు. అలాగే వారికి భిన్నాయము చేసి 
మేము పాయ్యేమని విన్నపము చేయగాను చెన్నబసవన్న గారు “మాకు తన ప్రసాదము 
తీరదు అదిగాక తిరిగి వచ్చే టందుకు ఇక్కడ నున్నదే లెస్స. మీరున్ను 
ప్రమథులున్ను సుఖాన పోయిరం'డని సెలవు ఇత్తురు. ఇచ్చిన మీదట బసవన్న 
“మీకు మాకు ఎన్నటికి దరిసెనం అయ్యోని? అనంగా అందుకు చెన్నబసవన్న 
గారున్ను గణాధీశ్వరులున్ను ఎకవాక్యముగాను 'మీకున్ను మాకున్ను నాలుగువేల 
యెనిమిది నూర్లయాభైతొమ్మిది కలియుగాబ్దములు నడచీని. అప్పటికి మీకున్ను 
మాకున్ను దరిసెనమయ్యోని అని శివుని ఆన నమ్మండి అని అందురు. 
అంతటనుంచి మేము వచ్చేటంత పర్యంతరంలోగా వచ్చే మహిలు సర్వజ్ఞుడు 
చెప్పుచున్నాడు - మా విన్నపము వినరయ్యా - ఈ బిజ్జలరాయని వంశికుడు 
వీరవసంతరాయలు పుట్టగలడు. అతడు పుట్టిన వెనుక మీకు మాకు దరిసెన 


మయ్యోని. సందేహము లేదు అని హుళిబేళానికి గమనం చేసేరు. ఆ వెనుక ఇక్కడ 


నున్నవారు నేలమాళిగలలోను మట్టు చేసుకొని యుండేరు. కొందరు శ్రీశైల 
గహ్యరాలలో నుందురు. ఉసిరి కాయంత బట్టెలున్ను, వేపకాయంత ముంతలున్ను, 
దీనికి తగిన సూక్ష్మరూపాలు దాల్చుకొని యుందురు. అక్కడనున్న వారు ఎన్నడు 














64 కాలజ్ఞానము 


పోదురు అంటే బిజ్జ్ఞలుడు పోయిన వెనుక అల్లుడు బిజ్జలుడు పండ్రెండేండ్లు 
_ అయినమీదట పోదురు. నాటికి కలియుగం ఎంతాయనంటేను రెండువేల యెనభై 
అయ్యోని. ఆముందర చేసిన బండారమున్ను పుస్తకాలున్ను పురాణాలున్ను అన్ని 
నిక్లేపముచేసి యెక్కడవారు అక్కడనే యిమిడి ఉందురు. ఇందుకు సాక్షి యేమంటేను 
పదకొండు ఆనందల క్రమాన అయిన వెనుక రెండు ఆనందలలోను రుద్రముని 
దేవసాంప్రదాయకులచే మీరు చేసిన బండారం పాడుపడుటయే సాక్షి. అంతట 
బిజ్జలుడు వీడి పోయిన తర్వాతను అంతట కల్యాణం పొయ్యోని. ఆ సమయమందు 
బోయకంపీరుడు రాజ్యం చేసి ఐక్యమైపాయ్యోని. వాడు ఎలిన తర్వాతను ఆ 
సమయమందు రాక్షసవంశము లోను ఒకడు శివునిగూర్చి అనేక ఉగ్రతపస్సులు 
చేయును. ఆతపస్సులకు శివుడు మెచ్చి ప్రసన్నుడౌను. ప్రసన్నుడు కాగానే దైత్యుడు 
'స్వామీ నాకు లింగము ఇయ్యవలె నని అడుగును. ఆ మాటవిని శివుడు వాని 
భ్రమింప చేసేటందుకు సురాపానము గంజాయి త్రాగి, రారాయనెను. వీనికి లింగము 
ఇయ్య గానె నన్ను దేభీలు ఉపేక్ష చేసును.'ఓరీ అలాగే యిస్తూ యున్నాను నీవు 
వస్త్రము దెచ్చుకోరా' అని లింగముమరుపు చేయును. వానికి రాజ్య భోగమునిచ్చి 
పదమూడు పట్నాలు ఎలుమని దీవించెను. బయలైపోయెను. అంతటసురత్రాగినవల్ల 
సురతానుQడనే పేరుచేత పదమూడు పట్నాలు ఎలును. వాడు ఏలే కాలమందు 
ఈ కల్యాణములోను మేదరివాడైన వాడు బిరుదుకోట అనే నామంచేత దుర్గం గట్టి 
అందులో గాజు గంబాలు నిలిపి వాడు ముప్ఫై యేండ్లు ఎలి ఐక్యమై పాయ్యిని. 
వాని పారంపరివారలు రెండు వందలయేండ్లు ఎలుదురు. ఆ తర్వాతను యవనులు 
ఎలుదురు. వారిలో ఆరుగురు సత్యాన నేలుదురు. ముగ్గురు అసత్యాన నేలుదురు. 
వారి తెగలు అయిన వెనుక వాని లంజ అనే భోగప్రీ యేలీని అక్కడి నుండి 
లంజలు ఎలుదురు. ఆ కాలమందున వావివర్తనములు తప్పి జనులు నడిచేరు. 
ఇందుకు దృష్టం ఎమంటేను ఈభీమనదిలో తీర్థము ఉప్పులగుటే సాక్షి. అందుకు 
గురుతు అసత్యాలు ఆగడాలు అధర్మాలు గలజనులు ఏలుదురు. ఆ సమయమందు 
ఫ్రౌఢదేవరాయలు ఎలును. అతని కిందను పల్లెలు పట్నాలు అయ్యిని 
మరియొకనితేజం కలిగీని. నూరు దొడ్డస్థలాల అయ్యలు తిరుగుదురు. ఆయనకు 
దృష్ణాలు చూపుదురు. మరిన్ని ప్రభులీలలు పుట్టును. అది యాభై ఆరుదేశాలలోను 
భక్తుల ఇండ్ల వెలసును. అది చూసి భవుడు భక్తుండవును. ఆ వెనుక కలి 


లాం 


నవమాశ్వాసము 65 


పాతబడిపాయ్యిని. మరువు చూపును. ప్రౌఢ దేవరాయలు యాభై ఆరుయేండ్లు 
ఎలి శ్రీశైలగోపురద్వారములు గట్టించి అతడు మరి లింగమందు ఐక్యమయోని. 
అప్పటికి కలియుగం లెక్కలేదు. విజయనగరానకు ఎనిమిది పేర్లు చెల్లును. 
హంపి అనేది ౧, నాగరం ౨, ఆనెగొంది౩3, పంపాతీరం ౪,విద్యానగరం ౫,గజపురం 
౬, రాయదుర్గం౭, విజయనగరం౮, ఈ యెనిమిదిపేర్లు చెల్లి ఈ మహి అంతా 
కంపీరుడు రాజు ఒక పురాణకున్ని అడుగును. రాజా ఈక్షేత్రము వారణాసి కన్నాను 
వరిగింజంత వాసి. మరిన్ని యీ క్షేత్రమందు శివుడు మన్మథుని దహనం చేసినాడు. 
దానికి దృష్టం మన్మథకొండ అనేకొండ గలదని చెప్పును. విద్యానగరం అనేది పెరు 
ఎలవచ్చె నంటే ఆ పురాణకుడు చెప్పును. విద్యారణ్యుండనే ఒడయండు ఒకడు 
గలడు. అతడు నిత్యం కాశిలో స్నానము చేసి విశ్వనాథున్ని పూజచేసి మధ్యాహ్న 
కాలమందు ఈ క్షేత్రానికి వచ్చును. విరూపాక్ష లింగము వచ్చి వాంఛితంబు అడుగు 
మనును. స్వామీ నీరూపముచేత పట్నము నిర్మించి విద్యానగరం అనే పేరుపెట్టి 
వెలయించుము. ఇది కృతయుగమందు - ఈ లింగానకు హరిశ్చంద్రుడు ఒక 
మంటపము కట్టంచి అనేక శివాలయములు గట్టించి వసిష్టుచేత ఈ మహిమ 
అంతా నిని ఆదేశం విరూపాక్ష లింగానకు ధారవోసి తాను అయోధ్యకు పోయెనని 
చెప్పును. ఆవెనుక కంపీరుడు తాను నొక మంటపము కట్టించి అనేక శృంగారాలు 
చేసి కృతయుగంనాటి వారికి హరిశ్చంద్ర ప్రతిష్టలు, నవ నందుల జేసి అవి 
అన్నిఅనువు చేసి వారు లింగ్రైెక్కమయ్యే ముందర తమ సీమంతా విరూపాక్షలింగానకు 
ధారపోసి శిఖాసూత్రాలు ముద్రికలు కృష్ణ భీమరథియందు చెల్లించి అతడు హోసమ 
దుర్గానకు పోయి ౩౯ యేండ్లు" ఎలి ఐక్యమై పోవును. బసవన్నా మరిఒక దృష్టం 
చెప్పెదను. మాటూరు అనే పట్నం గలదు. అక్కడికి రాతి గరిడీలు దెచ్చి 
విరూపాక్షలింగానకు ద్వారబంధాలు గట్టేరు. నిజము తప్పరాదు. ఇది ఫల మేమంటేను 
అది మొదలు జేసి రాజులకు కంటకాలు అయ్యోీని ఆ సమయమందు 
రాయసంతతిలోను కుమారరాముడు అనే రాజు పుట్టును. అతడు విష్ణు అంశ 
అవతారం అనిపించుకొనును. ఆకొమార రామునికి భూలోకమందున్న రాజులెల్లా 
అరెప్పణాలు పెట్టి కొలుస్తూ ఉందురు. అతడు ఎలేకాలమందు ఎమిపుట్టు నంటేను 
రెండేసి మొనలుగల శూలాలు గుమ్మటా లెక్కింతురు. అంతట గజపతి అనే రాజు 





66 కాలజ్ఞానము 


పుట్టును. కొమరా రాముని లక్షణాలు శూలాల మహిమ విని అనేక ఉగ్రుడై సవాలక్ష 
యేనుగులున్ను చతురంగబలాలున్ను వీటితోను వచ్చి అనేక యుద్ధం చేసి భంగపడి 
వోవును. కొమార రాముడు వారిని తరుముకొని పోయి వారిని హతహతం చేసి దారి 
దివాణంలో జొచ్చి వారి యిలవేల్పు పంచతాండవ మూర్తిని తీసుకొని వచ్చి విజయ 
నగరంలోను సింహాసనము మీద ప్రతిష్ట చేసి అరవై యేండ్లు ఏలి అతడు ఐక్య 
మాయెను. ఇందుకు సాక్షి యేమంటేను ఆపట్నాన నెత్తురు కోట అగడ్త నిండి 
యెర్రబారుటే సాక్షి ఆ తర్వాతను రాయసంతతి వారు ఎవరు ఏలుదురంటేను 
దేవరాయలు క ఎప్ణరాయలు, చెన్నరాయలు, ముకుందరాయలు, చెన్నకేశవరాయలు 
బాలసరస్వతి రాయలు, విష్ణురాయలు, మహదేవరాయలు మొదలు చేసి యిన్నూట 
అరవై యేండ్లు ఎలి తమతమబిరుదులు చెల్లించుకొని కృష్ణా కావేరి నందున 
గోపురాలున్ను మంటపాలున్ను కోనేర్లున్ను లింగప్రతిషస్టలు నిలుపుకొని వారు లింగైక్య 
మయ్యే సమయమందు రాయపట్నానికి రాజులేక మూడు ఏండ్లుండును. అంతట 
అల్లుని సంతతివారు రామరాజు అనేవాడు పుట్టును. అతనికి పట్నముగట్టే 
సమయమందు అనేకదుర్గాలు అనేకబలాలు కూడును.దుర్గాధిపతులై మల్లుబడుదురు. 
తామే రాజులై యేలుచూ ఉందురు. ఆ సమయమందు రామరాజు పోగాను చిక్కిన 
బలం చేత పట్టుకొని విభురాముడ్రు అనేవాణ్ణీ సహాయం చేసుకొని విజయనగరం 
ఎలుతూ ఉండేటప్పుడు చెన్నబసవన్న ప్రమథుల కొరకు ముప్రైఆరు పయనాలు 
చేసి ఆమీదట పయనమై ఊరికిపాయ్యే టప్పుడు వారి వెంటపడి పోగాను వారిని 
జూచి ఓకర్ములారా! మీరు మా వెంటవచ్చేటందుకు మీకు ప్రాప్తిలేదు. మీరు చేసిన 
ఉపకారానకు వెయ్యేండ్లు రాజ్యభోగము ఇస్తిమి. అని ఆశీర్వాదము చేసి వారు 


పయనమై పాయ్యేటప్పుడు, ఈవాకిలి పాపపు కన్నులకు కానరాకపోవు గాక యని. 


ణ్‌ పెట్టివోదురు. అంతట వీరు కురుమసంతతి కృపగలవారు ఆ సంతతి నూరు 
ఎండ్లు ఎలుదురు. వారు సత్యాన ఎనమన్నూరు ఏండ్లు ఏలుదురు. ఆమీదట ఏలే 
లక్షణాలు వినవో బసవన్నా అని చెప్పును. విరసంచేతనున్ను చరాచూరుల చేతనున్ను 
కులనాశనం చేస్తూ స్త్రీలను పట్టుకుంటు బాలల జంపుకొనుచు గోవధ జేసుకుంటూ 
ఈలాగున ఎలే సమయమందు గజపుత్రులు ఏగుదురు. వారు రామరాయలు ఏలే 
లక్షణాలు విని చూడబోదురు. వారిని ఎదురుకొని తోడితెచ్చి దివాణములో పంక్తిని 


నవమాశ్వాసము 67 


భోజనాలు చేతురు. చేసేటపుడు పంచతాండవమూర్తిని జూతురు. అంతట ఈదేవుడు 
మాయిలవేల్పు ఈ మూర్తిని మాకు ఇవ్వమని అందురు. అనంగానే మావారు మిమ్ము 
జయించి తెచ్చినారు మీరు మమ్ముల జయించి మీచేత నాయెనా మమ్ముల గెలిచి 
తీసికొని పామ్మందురు. అంతట వారు భోజనము చాలించి పింగళస్వరాల 
పాగమంటలు వెళ్లగాను కోపము చేత వెళ్ళి వోదురు. ఢిల్లీదనుక తరముకొని పోదురు. 
ఇది తప్పరాదు. ఇందుకు గురుతు ఎమంటేను ఈనీమాలు నేను పలికిన వాణ్ణి 
గాను. ముందు ప్రభుస్వామి పలికినాడు. ఇందుకు గురుతు చెప్పుచున్నాను. విను. 
మా స్వామి కళ్యాణానకు తూర్పుదిక్కు నఅయిదు ఆమడలో మేడిచెట్టు పనసపండు 
పుట్టుటే సాక్షి. రాయలు గజపతులు కొట్లాడిపాయ్యే ముందర ఆ తర్వాత నుండి 
రాజులుపాడిదప్పి కొడుకులు తండ్రిని చంపి, తండ్రి కొడుకుల జంప, అన్న తమ్ముల 
చంపి తమ్ముడు అన్నను చంపి యీ క్రమాన ప్రజలు పాలనక్రమాలు తప్పి 
చరాచూరులు బట్టి దేశాలలో లింగాలు కొట్టివేసేరు. గుడి తీసి మసీదులు కట్టేరు. 
దొంగల నేలించి బందిపోట్లు కొట్టేరు. ఈ తీరున కలియుగం ఉండును. అటు 
తర్వాతను అతిశయంగల దైవాలు అరటి పొరలో కాయవలెనే దాగియుందురు. 
బూడిద గప్పిననిపువలె దాగి .యుందురు. అట్లా ఉన్న సమయమందు దృష్టం 
ఎమంటేను ఒక శివభక్తుని ఎకళ్ళింగ నిష్టపరుని దెచ్చి సోమసూర్య వీథులలోను 
బండిమీద పెట్టుటే సాక్షి. శివభక్తి దూషణాలకు అది మొదలు. అతగాణ్ణి కొట్టంగాను 
ప్రజలు చూచి 'చూస్తిరా శివున్ని పూజించిన ఫలము! శివభక్తి యీపాటు ఆయెగదా 
అని దూషించేరు. వార్లలో గలిసి యిక నెక్కడి శివుడు? ఎక్కడ బసవన్న? యెక్కడ 


 గురుచలేశ్వర్లు ? అని నమ్మక యీలాగున పల్కి భ్రష్టులై చెడిపోదురు. వారు 


యమపురిపాలై పోదురు. దాని తర్వాతను శివపురాణాలు చదువగాను హాస్యం చేసే 
వారు ఎడు జన్మాలు నక్కరూపులై పుట్టుదురు. మరియొక పురాణ దూషణవల్ల 
సూకరరూపాలు ప్రాప్తించును. అని చెప్పుటే సాక్షి, ఆనక్క .రూపంవాడు శివుని మీదను 
ఎడు ఆగమాదులు చేసి పవిత్రుండౌను. ఆమీదట పాండు దుర్గానకు ప్రతికోట 
పుట్టును. దానివెనుక ఆడుగుద్దల వాండ్లు పుట్టుదురు. ఆసనాన వృషణాలు అయ్యేను. 
తర్వాతను దక్షిణ దేశాన నున్న లింగాలు కొట్టివేసేరు. ఆముందర జనులు 
ఎలుటచాలిన దనుకా లింగాలు అంతరంగమందు ఉండును. అదియెందుకు 


68 కాలజ్ఞానము 


అంటేను ముందర జనులు దృష్టతనువులున్ను చండాలమున్నూ వావివరుసలు 
దప్పును అందుకు లింగమూర్తులు మనసుకు దోచును. ఖేచరాన నుండును, 
అనాచారాలకు అబద్దాలకు చాలవెరచి ఉందురు. లింగమూర్తులు ఖేచరాన 
ఉండుటకు ఎమి గురుతు అంటేను ముందర గురువులమీద శిష్యులున్ను 
రాజులమీద బంట్లున్ను తిరుగ బడుదురు. వీటికల్లా గురుతు ఏమంటేను మీరు 
కూర్చున్న అనుభవ మంటపములోను తురకలు ఫకీర్లు ఉండుటే సాక్షి. ఇదిగాక 
చెన్నబసవన్న వీరవసంతరాయలు వచ్చిన దనుకా యాభైఆరుదేశాల్లలోను మహిమలు 


మూర్తి మంతాలు శిలాలు ఆచారాలు తత్వాలు జ్ఞానాలు ధర్మాలు షట్‌స్టల' నిర్ణయాలు .. 


ఆత్మోపధర్మాలు అన్నిన్ని ఉళిమాళిగలో నిమిడి యుండును. అటుతక్యాన క్లార్రీస్త 
శుద్ద ౧౫ లనాడు ఆస్తంభాననున్న బంగారు రేకులు ఒలుచుకొని పోవుటే సాక్షి. 
ఇందుకు దృష్టం ఎమంటేను ఈభీమనదిలో తీర్థము ఉప్పులవుటే సాక్షి. అందుకు 
గురుతు అసత్యాలు ఆగడాలు అధర్మాలు గల జనులు ఎలుదురు. ఉన్నటువంటి 
తొమ్మిది నవనంది ద్వారాలు కోటకు చేర్చుకునేరు. ఆముందర ప్రజలందరును 
శుభాలు తప్పిని, చరాచూరుల పాలు అయ్యేరు. బిడ్డలు పెద్దతనాలు సాగనివ్వక 
పాయ్యేరు. బాలనాయకం బహునాయకం ప్రినాయకం అయ్యిని. ఒక జాతివారు 
ఒకజాతిల్లో కలిసి పాయ్యేరు. విచిత్రనుతం పుట్టును. అది యేమంటేను శరణ స్థలం 
పేరు కలిగీని” సర్వాంగప్రసాద మనే హేళిక మంత్రం పుట్టును. దానివల్లను 
కృష్ణవేణి 'తీరమందు ఎర్ర గొల్ల క్షత్రియులు ఏగుదురు. వారి సతులు వీరసే సవ్య 
రహస్యంగాను లింగవంతులై గురుచరేశ్వరులు వైష్ణవమతం 'చేత ఉందురు. అప్పటికి 


రాయపట్నము రాజులేక చెడిపోవును. చెడుగుణాలై పోవుదురు. దీనికి సాక్షులు. 


రామరాయలు ఢిల్లీ రాజును కలుసుకొని వచ్చి మహాయుద్ధముచే. అతని తలకోసికొని 
కాశికి వచ్చి వరగుమ్మటములో నిలిపేరు. నాటికి కలియుగము లెక్క ఈ లేదు. రణస్థలి 
తర్వాతను ఎమి పుట్టు నంటేను అందున్న చరమూర్తులు షట్‌స్థల బ్రహ్మమనుకునే 
వారు. ఆతతాయులు ప్రమథులున్ను మొదలైనవారు తమలో తాము కలహంబు 
ముట్టించుకొని చాలా బాహ్యమై తమలో-తాము దూషించు కొని వచనాలు ప్రతి 
నియమాలు స్థలనిర్ణయాలు తమతమధర్మాలున్ను స్వరూప జ్ఞానాలున్ను అతి 
శాంతత్వాలున్ను అన్ని తామసులై ఆచారాలు ఎంచుకుంచూ తలలు పగల కొట్లాడు 


నవమాశ్వాసము 69 


కుంచున్ను రోష చిత్తులై గంజాయి నల్లమందు తిను కుంచూన్ను ఆజ్ఞాను లైపోదురు. 
అసత్యాలున్ను అధర్మాలున్ను అనాచారాలున్ను అదే ఆచారంగా నడతురు. గురువుల 
మనుకునేవారు గురుతు లెరుంగక అజ్ఞానులై బోధులు గాక తత్వరహస్యములు 
గానక కామక్రోధయుక్తులై ఒకరి ఆచారాలు ఒకరు అసహ్యించుకుంటూ శిష్యుని 
విత్తానకూ, ప్రీలకున్నూ మోహపడి భవపాశాలకు లోను అవుదురు. సద్గురువులు 
దబ్బర లయ్యేరు. కోటికి వకరు గలిగేరు. జ్ఞానముగల గురువులు శిష్యులు లేక 
పొయ్యేరు. గురువులలోను శిష్యులలోను గురుదేశి ఉందని నమ్మక గురువుల లక్షణాలు 
ఎంచుకుంటూ ప్రకృతి చుట్టాలకు మిద్దెలు, పట్టెమంచాలు పరుపులున్ను వేతురు. 


గురువులకు దొడ్డు కొట్టాలున్ను పిడకగూళ్ళున్ను తోటలు జూపి దొడ్డు చూపి - 


జీతగాండ్లకు ఇచ్చినట్టు భత్యాలు ఇచ్చేరు. వంచన లేక నడిచే గురువులు అపూర్వ 
మయ్యేరు. గురువుల సందుశిష్యుల సందు మేర గల్పించుకునేరు. ఎడాదికి ఒక 
వరహా ఒక మాడ ఒక పావలా అని మేరజేసి భవపాశాలు పొంది పోదురు. ఇట్లు 
శిష్యులు అసంఖ్యాకులు గలరు. గురువుల లక్షణాలుదప్పి శిష్యుని అజ్ఞానతిమిరంబు 
బాప లేక సుజ్ఞానుల జేయలేక వృథాక్షేపం చేస్తూ, శిష్యుడు ఇచ్చే ముప్పాతికలో 
అడ్డుగ తక్కువైతేను దూషించుకుంటూ పొయే గురువులున్ను అసంఖ్యాకులు 
గలరు. ఈ అసత్యానకు మహాలక్ష్మి సైచక అనాచార్గాలు అతిహినుల చేరును. 
బలవంతులు బలహినులయ్యేరు. మాలమాదిగెలు కోయబోయలు అధిక సంపన్ను 
లయ్యేరు. వారు గుణవంతులై కులజనుల మని మెచ్చుకునేరు. వారిని బ్రాహ్మణులు 
మొదలైన వారు కొలుస్తూ ఉందురు. వారికి వెరవబోదురు. అష్టాదశ వర్ణాల వారున్ను 
పైకమున్న చోటనే కుడుతురు. వారు వీరు ఎకభోజనం చేతురు. వెజ్జీకులాలకు 
పోరాడుదురు. ఆ సమయమందు ఒక చుక్క పొడుచును. అనేక క్షామం తగులును. 
పశువులు హతాహత మవును. మేలులేక పోవును. అనేక ప్రజనాశన మవును. అనేక 
భూమి పాడవును. లింగ శూన్యమై పోవును. వ్రతాలు మానును. ఆచారహీనులై 
పోదురు. నిష్టలున్ను జపతపాలున్ను నీమాలు సహించక పోదురు. ఆసమయ 
మందును రాయపట్నాలు నాశనమై పోవును. విరూపాక్ష లింగము గుప్తమై లోనికి 
దిగిపోతూ ఉండును. ఆ దేవాలయములోను అతిథులు ప్రబలమౌదురు. 
ఆదివాణములోను పెద్దగూబలు పార్లును. ప్రజ శూన్యమై మూగ చెవుడు అయి 








70 కాలజ్ఞానము 


మొండి ముక్కి డి వాండ్లె, నివాసం చేసుకొని యుందురు. రాజు సుఖం లేక పొయ్యోని. 


రాయభూమి అంతాను ఉరిమంటల చేతను తాపానబొంది యుందురు. ఆ . 


సమయమందు దృష్టం ఎమంటే ఈ గుళ్ళలో ఉన్న వీరన్న బయలై పోవును. 
అతడు స్రీలను విషయించి మాయమై పోవును. ఇందుకు గురుతు రామరాయుడు 
పోయిన వెనుక పెనుగొండ -నరసరాయుడు పదమూడు ఏండ్లు ఏలి పడిపోవుటే 
సాక్షి. ఇందుకు దృష్టం ఎమి అంటేను ముందర ప్రతాపరుద్రుడు ఓరుగల్లు ఏలే 
సమయమందు తిరుపతి వెంకటేశ్వరుని నమ్మిన వైష్ణవుండు సేవ్యమై లింగవంతు 
డవుటే సాక్షి, మరి ఒక దృష్టం తెలంగాణ్యములోను కృష్ణాగోదావరి మధ్యమంచు 
విప్ర మతములోను షణ్మతానువర్తియై శివసమ్మతస్థుడై మహాదేవనామం చేతను 
ప్రసిద్ధికెక్సి అనేక గుడిగోపుర సకలదాన హోమాలు ప్రతిష్టలు చేసి సకలశాస్త్ర ఆగమ 
పురాణాలు ప్రకాశమయ్యే టట్టుగాను ప్రసిద్ధి కెక్కి ంచును. వారిని శివుడు గూడుకొనుటే 
సాక్షీ. ఇందుకు గురుతు గ్రామమందు ఊరప్రతిమలు ఊగులాడుటే సాక్షి. ఇంకా 
దృష్టం ఎమంటేను ఈ కల్యాణానకు వాయువ్యమూలను సముద్ర తీరాన గంగ 
అనే భూమి కలుగును. అక్కడ రాయదుర్గం అనే దుర్గం గలుగును. ఆదుర్గంభూమి 
లోను ఆరెజాతివాడు అనిపించు కొనును. వాని పారంపర్యము ౫౫ యేండ్లు తిరిగిన 
వైన్తుక్ర సదాశివనాన్రుం చేత బుట్టును. వాడు ప్రసిద్ధికెక్కును. వాని లయకాలాన్రకు 
ఎమి చేసి పోవునంటేను రాజులకు మెడచిక్కమై చోరత్వము చేత అన్యరాజ 
కోలాహలుడై అసహాయ శూరుడై అంత్యమందు ఈ కల్యాణానకు ఈశాన్య భాగమందు 
రౌద్రయనే దుర్గం గలదు. ఆ దుర్గం దనుక దండు ఎత్తును. మహాబలవంతులైన 
దొరలు సంసారుల అనేక బాధలు పెట్టుదురు. చారాచూరులు చేసును. రామాద్రికి 


తూర్పుదిక్కుగాను దక్షిణాభిముఖుండై స్వన్థానానికి విజయుండై చేరును.చేరి అయిదు - 


యెండ్లకు మృతినొందును. అదిఅయ్యేముందర కాశిక్షేత్రమున్ను కుంభకోణమున్ను 
గోకర్ణమున్ను వీటి మహత్తులు తప్పీని. కంచి మహత్తులు మించి పాయ్యోని. ఆ 
తర్వాతను పురాతనులు ఉదయ మయ్యేరు. భవులు భక్తు లయే(రు. ఆ 
సమయమందు ఈగణాంగులు ఆదుకున్నమాట సరివచ్చీని. పదమూడు ల 
ఉన్నవారికి దరిసెనమయ్యోని. ఆలాగే పదమూడు ఆనందలలోనున్న మహిమలు 
చెప్పుచున్నాను. వినవయ్యా బసవన్నా ప్రభురాయా కల్లలు తటపట మున్నూ 








నవమాశ్వాసము న. 


అనాచారమున్ను చండాలమున్ను ఘనమయ్యోని. పతివ్రతలు భంగ పడుదురు. 
ఇలను వ్రతాలు చెడును. వావివరసలు జాతినీతులున్ను దప్పిపోదురు. మానవులు 
అనాచారానికి బోదురు. సదాచారానికి చేరరు. ఆ సమయమందు దృష్టం ఏమంటేను 
ఈ కల్యాణానకు తొమ్మిది ఆమడలోను ఇద్దరు కాయముతో కైలాసము పోదురు. ఆ 
పొద్దున పువ్వుల వాన కురిసీని.ఈ. త్రిపురాంతకుని గుడిముందర కంబాన ఉన్న 
రాతి తేలుబయలై పోవును. ఇకరాతికోడి కూసి బయలై మాయమై వోవును. 
ఈచెరువులో నీళ్ళు ఎర్రనౌను. రాతి నంది లేచినాలుగుదిక్కులకు ఉరుకులు, పెట్టును. 
ఇక గణంగులు వచ్చే ముందర వన్నెలాపురి మల్లికార్జునుని నొసలకన్ను నెత్తినజడ 
నోట అమృతము గురుచుటే సాక్షి. ఆమాటలు అన్ని దేశాలవారు వినేరు. అంతట 
రాయకం తీరును. ఆతర్యాతను రాయసింహాసనం లేచును. రాయదళం కూడి 
కాశీక్షేత్రానికి పోదురు. పాయ్యేటందుకు గురుతు ఎమంటేను మునుపు చెప్పిన కురుమ 
వారి సంతతి దక్షిణాభిముఖులై రాజుల జయించి రామేశ్వరానికి మొగమై పోగాను 
అప్పుడు రాయదళము వారిని తరుముకొనిపోయి అనేక యుద్ధములు జేసి నర్మదలో 
కత్తులు కడిగి కాశికి వచ్చి రామరాయల తల జూతురు. అతగానికి ఉత్తర క్రియ 
చేయంగాను ఒక దృష్టము జూపీని. ఆతల ఉత్తరముఖమై స్వర్గానకు విజయుడై 
పోవును. అంతట రాయదళము ఒక్కరైన పడక విజయనగరానికి వచ్చి, రాజ్యము 
పాలించేరు. ఇది అయ్యేటందుకు హస్తినాపురాన మహామారి అనే దుర్గి పుట్టిని. 
అది పుట్టి రామేశ్వరముదనుకా నుడిసిని. ప్రజల అనేక బాధలు పెట్టును. 
భస్మిపటలము చేసును. ఉరి మంటలు పుట్టించు కుంటూ రాజ్యము చాలా చెరుచును. 
అది రౌద్రసప్తకములో బుట్టీని. అది పుట్టి వింధ్యలంకసందు ౧౭ కోట్ల పునుకలు 
పడుటే సాక్షి. ఆముందర కష్టాలు చాలా కలిగీని. ఆ సమయమందు విభవ 
పంచకములోను ధూమ కేతువు పొడిచీని. ఆది రాజక్షయం ప్రజాక్షయం. అంతట 
రాజ్యాధిపతి దక్షిణాభిముఖుడై రామేశ్వరము దిక్కు వచ్చి లయమై పొయ్యోని. నాటికి 
కలియుగం లెక్కలేదు. ఆ సమయమందు రాయబలం విజయనగరం ఎలుచూ 
ఉండును. ముందర జెప్పిన గజపతిరాయలు నాటి తాండవమూర్తిని ఇవ్వక 
పోయినందుకు అనేక కోపముల చేత ఢిల్లీ రాజుల పొడగని వారు తాను ఎకస్టులై ' 
యున్న గుర్రా సంచిని జేసుకొని బిరుదు కోట దుర్గానికి వచ్చి యీ కల్యాణములోను 








72 కాలజ్ఞానము 


రాజమార్గాను వెళ్ళిపోయి అనెగొంది చేరి లక్షా తొంభైయేడు తేజీల వెంటబెట్టుకొని 
ఉన్న తురకలెల్లా ఆడనే చేరుదురు. నాలుగు లక్రలయాభై ఆరు తేజీల వెంట బెట్టుకొని 
ఉన్న తురకలెల్లా గూడి విజయనగరము చాలా చరాచూరల బట్టీని. నికాలు చేతురు. 
ఆ మంది తొక్కుడుకు.ఒక కోటి తిమురులై వాయ్యీని. ఆ సమయమందు కూడలి 
సంగమేశ్వరుడు నందినెక్కి తానే రాజై అంతరాన ఉండి చూస్తూ ఉండీని. అంత 
రాయలు మూడునెలలు అతిఘోర యుద్ధము చేయగాను పుట్టెడు నల్లపూసలు 
రాలును. అంతట రాయలపవుట్టుబడి అస్తమయమై పోవును. ఇందుకు సాక్షి 
యేమంటేను అది అయ్యేముందర ధూమకేతువు పొడిచీని. ఒక నెలలో రెండు 
గ్రహణాలు వచ్చీని. అధికమాసములోని కాముని పున్నమ అయ్యోని. అప్పుడు 
లోకానకు ప్రళయం వచ్చినట్టుగానే ఎండీని. ఎనిమిది దిక్కులకు ఒక్కటే మంట 
మండీని. నిప్పుల వాన కురిచీని. శ్రీశైల యాత్రలు దప్పీని. ఆరెదొండ గుడియంతా 
చుట్టుకొనేని. “పెద్దపులి పిల్లలు పెట్టని. తొట్లలో ఊగీని. పాతాళగంగ నీళ్ళు ఇంకీని. 
ఆక్షేత్రాన కల్లు చేపలు అమ్మేరు. వేశ్యలగుడిసెలు ఎగసని. కాకులు మడసీని. జంగమ 
రక్తము పడీని. ఆసమయ మందు జనులమొర ఆలకించేటందుకు రాజు లేక 
పొయ్యోని. రాజులు ఐక్యమైన వెనుక ప్రజలు చరాచూరు కలిగి ఉండీని.చాలా 
జనంగలవారికి ఇంటికిఒకరు లేక పాయ్యేరు. ౩౬౦ రోగాలు ఎగసీని. వైద్యం పారక 
పొయ్యోని. పదిహేను ఎండ్ల వాండ్లు జారత్వం చేసేరు. చతురంగబలాలు 
లేకపొయ్యోని. ఆసమయమందు మాలమాదిగలు కోయబోయలు చాలా ఉండాలు 
అయి ఉందురు. వారు ఉన్నద్రవ్యం కూడబెట్టి లయమై వోదురు. అది ముందరను 
వీరవసంతరాయలకు చేరును. ఆ వీరవసంతరాయలు గౌతమీతీర మందున క్షత్రియ 
వంశములోను వైష్ణవ మతంలోను పుట్టును. అతడు పుట్టినందుకు గురుతు 
ఎమంటీను నొసలకన్నులు గలవారున్ను అరికాలకన్నులు గలవారున్ను రెండు 
తలలవారున్ను అనేకమాయలు చూపేవారున్ను బుట్టుటే సాకి. మరియొక దృష్టం 
ఆరువుతాలలోను మూడు మతాలు అయ్యోీని. ఆమూడు మతాలవారున్ను 
పురాతనము వచ్చే ముందర ధర్మాలు తప్పి నడుతురు. అది యేలాగున అంటేను 
సార్థమతంవారు తీర్థాలు అమ్ముకునేరు. జపతపయజ్ఞ ఫలాలు పీరులపాలు చేతురు. 
దురన్న పాయ సాన్నాలు భుజియించి అదే ఆచారంగా నడిచేరు. ఈలాగున నడిచి 








నవమాశ్వాసము 73 


యమపురి పాలగుటే సాక్షి. ఆతర్వాతను వైష్ణవమతం వారు శంకరనామముచేత 
బుట్టీని. అతడు షణ్మతానుకూలి అయ్యోని. అతడు ఐక్యమైనదనుకా వైష్ణవులు 
ఒకతీరుగా నడుతురు. అటు అవతల బహునీమాలు బహుసేవ్యాలు బహుమంత్రాలు 
బహుతంత్రాలు మరియు హుతాగ్నిగుండాలు రేషణవ్రతం మొదలుచేసి నడచి 
రాక్రసబాధలపాలై పోవుటే సాక్షి. ఇక సేవ్యమతంవారు బసవన్నా గురు లింగ 
చరేశ్వరులున్ను ఎక భావనలున్ను భజనలున్ను లింగ నిష్టలున్ను కలిగియుందురు. 
ఆముందర శరణస్థలం మొదలు చేసి వీర వసంత రాయలున్ను చెన్నబసవన్న 
గారున్ను వచ్చినదనుకా భక్తులు భక్తస్థలాలు. తప్పి నడిచేరు. ఆ మహేశ్వరులు 
ఆచారాలు తప్పించి మదట అయ్యేరు. భక్తులు చాలా కష్టపడేరు. 
తమస్థలాలు విడిచి సంస్థాలపాలు అయ్యేరు. మంత్రతంత్రాల జిక్కి తాము చదివే 
పురాణాలు dis Riles కట్టి పెట్టి తమలో తాము హింసలు జేసుకొని 
హరగురువచనాలు ప్రమాణాలు తప్పించి బహుబహు నీమాలు గురువుల 
ఉపదేశక్రమాలు దప్పి పూర్వపు గురువుల విడిచి మరియొక గురువుకై భ్రమసి 
పాయ్యేరు. గురులింగ చరేశ్వరుల కని ధర్మాలుపలికి అడిగి తెచ్చిన ధర్మద్రవ్యం 
ఇంటనున్న వారికిన్ని పడుచులకున్ను పెట్టేరు. ఆ సమయమందు మహేశ్వరుడు 
బిక్ర అని వస్తేను అయ్యా అంతకు మునుపే రాకపోతివి అని గదమా యింతురు. 
మల్ల దోలుదురు. ఎవరైన పెద్దలు అనుభవముచెప్పితేను తల ఊపుచూ వినేరు. 
లోపల విషమగుణాల మునిగి ఉండేరు. శివఅభిమానం తప్పురు. గురులింగ 
దూషణలు వినేరు. అన్యదైవాల స్తుతులు చేతురు. తమలాంఛనాల మీద తామ 
ఆశ పడుదురు. మరియొక విచిత్రం నడచేరు. తమతమ పీఠ లింగాలు తప్పించి 
. పద్యాలున్ను న ప రథాలున్నుకల్పించి యిష్టలింగ ప్రణవమంత్రాలు 
ప్పి భక్తులు భవులు అయ్యేరు. స్రీ సలలోను పురుషులలోను మరిన్ని వ్రతాలు నడిచేరు. 
ave: పాలు అయ్యేరు. స్రీలు నిజపురుషుల నొల్లక పాయ్యేరు. ఆడంబరాలు 
పలికేరు. భక్తవిభేదాలు చేసేరు. భక్త మహేశ్వరుల నందరిని ఒకతీరున జూడక 
విశ్వాసదాక్షిణ్యం భక్తి నడచేరు. ఒకరి క్షేమాలు ఒకరు జూడక పాయ్యెరు. శివఅభిమానం 
వచ్చునపుడు పారిపాయ్యేరు. నాటి మర్యాదలు నాటికే గాక నేడు ఎట్ల చెల్లని అని 
ఉదాసీన వాక్యాలు ఆడేరు. ఆ సమయమందు ప్రభుస్వామి భక్తులైనవారి యిండ్లకు 





74 కాలజ్ఞానము 


పోయి రూపం చూపితేను మూఢులై తెలియక పోదురు. పురాతన వచనాలు చదివేరు. 
తమ రచనలు గల్పించేరు. అంగనా సతుల మోహముచేత భక్త వంచన చేసి 
తామసులయ్యేరు. కామిత ఫలాలు చెరుచుకునేరు. నవ్వులుగాగ _కడు మూఢులై 
భవభవాంతరాలపాలై పాయ్యెరు. భక్తులుభవులు అయి చెడిపాయ్యేరు. నిజమైన 
వారు తమమహిమలు చెడకుండా యెరుక పడకుండా బూడిదెగప్పిన నిప్తువలెనే 
అడగి యుండేరు. ఆ సమయమందు ఢిల్లీ రాజు నాశనమై పొయ్యేరు. అనేక శరీరాలకు 
ఆపదలు వచ్చిని. ఆ సమయమందు విరూపాక్ష లింగానకు తల్లడమయ్యోని. నాటికి 
కలియుగము ఎంతాయెనంటేను ౪౭౯౪ అయ్యోని. ఆ తర్వాతను పూర్వభాగంబున 
సరస్వతీ తీరంబున విశ్వకర్మ జాతంబులోను ఒక పుణ్యుండు పుట్టీని. అతడు 
శివస్వరూపమయ్యోని.ధర్మంగా నడిపించిని. శ్రీశైలప్రదక్షిణాలు చేసీని. కల్యాణద్వారా 
నకు వచ్చిని. అక్కడ కొన్ని దినంబులు జ్ఞానాదికంబులు దెలిపీని. అక్కడనుంచి 
వారణాసి క్షేతంబునకు వచ్చీని. నిజసేవ్యా చారంబులు అనేక బ్రాహ్మణులకు 
జ్ఞానాతిశయం తెలిపని. తమసముడుగా ఉండీని. పూరాతనుల దరిసెన మయ్య ని. 
ఇందుకు సాక్షి యేమంటేను ముందర రామేశ్వర క్షేత్రమందు అయిదు పురుషుల 
నేల అంతా యేకమంట వలెనే అయిదు దినములు ఉండుటే సాక్షి. పురాతనమతం 
కిరాతకమత మయ్యోని. విభూతి రుద్రాక్షలు అపూర్వ మయ్యోని. వైష్ణవమతం 
మించని. శివభక్తులు నూటికి ఒకరు ఉండేరు. శ్రీశెలబిళములోను ఉన్నవారు సుఖాన 
ఉందురు. ఆ తర్వాతను నిప్పుల వాన కురిసీని. గుండ్లు దేలీని. బెండ్లు మునిగీని. 
మారిదుర్గి అష్టదిక్కు లబాధ పెట్టును. అప్పుడు ఈశాన్య మందున్న వారు చేటులేక 
యుందురు. బలవంతులైన సంసారాలు మింగును. ధూమకేతువు పాడిచీని. అది 
పొడిచేముందర ధాన్యవృష్టి అయ్యోని. అది అనుభవించి సుఖం దప్పేరు. రోగాలు 
ఘన మయ్యిని. కాశిక్షేత్రాన ప్రజలకు ఆపదలు వచ్చీని. ఇందుకు గురుతు కలిగీని. 
ఈ కల్యాణానకు ప్రసాద గుండములోను విభూతి బండారం బైటపడును. మీరు 
చేసిన వచన బండారం ఒక శివభక్తునిచేత ప్రకాశమయ్యోని. మరి ఒకమరస్థల 
మహేశ్వరుడు బైటపడును. ఆ సమయమందు జనులు చాలానష్ట మయ్యేరు. చచ్చిన 
వారికి ఎడ్చేవారు లేకపాయ్యేరు. అగ్ని ఆరీని. దివ్యప్రకాశాలు లేకపాయ్యోని. విభూతి 
రుద్రాక్షలు పంచాక్షరి శివపూజలు మరచేరు. వీరభోగవసంతరాయలు చెన్న బసవన్న 





క. ~~ 


నవమాశ్వాసము 75 


వచ్చినదనుక శిశభక్తి అపూర్వమయ్యోని. అంత పర్యంతం దానధర్మాలు 
ఆచారక్రియలు శీలాలు నీమాలు నద్గుణాలు అన్ని ఖేచరాన ఉండీని, 
వీరవసంతరాయలు పదకొండోయేట బయట వెళ్ళును. పంచ రాత్రిళ్ళు శ్రీరంగాలు 
జూచి అనేక వైష్ణవులు కొలువంగాను త్రిపురాంతకానకు తూర్పుకడగా శ్రీశ్రైలంమీదికి 
వచ్చును. వచ్చి శ్రీశ్రైలంమీద లింగమును చూడకనే గంగలోకి దిగీని. గంగలో అనేక 
భక్తులున్ను ప్రమథులున్ను పురాతనులున్ను లింగవచనాలుచేసుకుంచూ సభ అయి 
కూర్చుండగాను వారికి శివరూపం శివపూజలు చూచి హాస్యంచేత రూపించి 
పలుకుదురు. ఈ గంగ విష్ణుపాదమందు పుట్టినది అని వైష్ణవులు అందురు. అనంగానే 
విష్ణుపాదమందు పుట్టినందుకు ఎమి గురుతు అని అడుగుదురు. వీర వసంత 
రాయలు వినును. విష్ణుపాదమందు పుట్టినది అని ఒకరు వేడుకొండి అనెను. 
అనంగానే వారు ఒక వాక్యంబు పలుకుదురు. “ఓరి ద్రోహి ఈ గంగను ఇంక చేస్తూ 
ఉన్నాను. మీరు వైష్ణవులు నించండి' అని అందురు. అనంగానే మీరు ఈ గంగను 
ఇంకచేయండి. అందుకు మీరు నించకుంటే యేమి గుర్తు చెపు మనేరు. అది 
మేము నించలేకుంటే మాయీలాంఛనాలు ఈ ముద్రలు ఈ మతధర్మాలు ఈ వైష్ణవ 
సంగం విడిచి మీ భక్తుడనై శివచిహ్నాలు దాల్చి లింగధారణై ఉండేము. ఇదే ప్రమాణం. 
అని అందురు. అనంగానే అప్పుడు ఆశపడి ఒక మహేశ్వరున్ని గురిచేసి అందరు 
హస్తార్పితం విభూతి అతని పాదానికి ధరింతురు. అతని పాదం గంగలో పెట్టింతురు. 
అంతలో గంగోదకం అతని పాదమందు ఇంకును. ఇంకంగానే వైష్ణవులు తిరుగా 
నించలేక ముఖభంగితులై పారిపోదురు. వీర వసంతరాయలు ఇన్ని పౌరుషములు 
ఎల పలికితిరి అని అనెను. అప్పుడు వారు శరణనిరి. ఆ సమయమందు సూర్య 
కిరణాలు పారి చంద్రగుప్తుడు లేచును. కాకి చిప్పలతో నీళ్ళు తోడుకునేరు. అంతట 
వీర వంసతరాయలు భక్త మహెశ్వరులతో గూడిమల్లి కార్డునుని దర్శనానికి వచ్చును. 
వచ్చి ముఖమంటపములో గూర్చుండి వారికి శివలింగధారణ జేతురు. ఆ వెనుక 
మహేశ్వరుని దర్శనం చేయింతురు. అతని భక్తికి దేవుండు మెచ్చి అయిదువేల 
యేండ్లు రాజ్యము స్థిరముగా ఎలుమని శిరస్సున చేతులు బెట్టి రాజ్యం పట్టము 
కట్టును. అంతలో చెన్నబసవన్న చేరవచ్చును. అప్పుడు ఆచారవంతులు వీర 
దాసోహులు మూడుకోట్లు వత్తురు. అయిదు వేలలక్షలు మూడు వేల స్థలాలు 





76 కాలజ్ఞానము 


బ్రాహ్మణులున్ను మాయకోలాహాలు వత్తురు. అప్పుడు వారితో కూర్చుండి వాయవ్య 
మూలకు వెళ్ళి విద్యానగరానకు వత్తురు. రాగానే రాయల దివాణములో సింహాసనం 
బయటపడును. అప్పుడు వీరు వసంత రాయలు విరూపాక్ష లింగానకు నమస్కారం 
చేసును. విరూపాక్ష లింగం వచ్చి ముత్యాల సేసలు చల్లించును. అయిదువేలయేండ్లు 
రాజ్యం ఎలుమని పట్టము గట్టును. ఆ సమయమందు కలియుగము ఎంతాయె 
నంటేను అట్టిమీద అయ్యోని. ఆ సమయమందు కూడిన మారయ్య కూతవేసును. 
ఆకూత విని కల్యాణములో ఉన్నవారు ఉళిబెళములో ఉన్నవారు ఇకను మనవారంతా 
వచ్చిరి అని అంత వెళ్లివత్తురు. ఇందుకు గురుతు ఏమి అంటేను పదమూడు 
ఆనందలలో మళ్లుదురు. ఇందుకు ఎమిగురుతు అనేరు. గ్రామమందు ఉన్న రాతి 


ప్రతిమలు ఊగులాడుటే సాక్షి. ఈ త్రిపురాంతకేశ్వరుని ముందున్న కల్లునంది ' 


రంకెవేస్తూ నందాపురం దాక పోవుటే సాక్షి అప్పుడు వీరవసంతరాయలు చెన్నబసవన్న 
సకల సన్నాహాలతోను కల్యాణానకు వత్తురు. అప్పుడు బిజ్ఞలరాయుని దివాణము 
లోను రాయసింహాసనం బయటపడును. ముప్పదిఆరు హేమ కలశాలు పెట్టి 
శృంగారింతురు. అందులో చెన్నబసవన్నా మీరు మర్య్యానికి రాలేదు. కాని అంతా 
విశ్వాసముతోనే ఉందురు. ఓయి చెన్నబసవన్నా! అప్పుడే ఖేచరాన నున్న ఆచారాలు 
శిలాలు నీమాలు మూర్తిమంతమై నిలుచును. యాభైఆరు దేశాలలో హతశేషులై 
యున్నవారు రాజ్య బలం అరి అప్పనాలు బెట్టి కొలుస్తూ ఉందురు. చతురంగబలాలు 
కూడును. అన్యదైవాల శబ్దం చెవులబడకుండా కట్టు చేసును. సకలసన్నాహాలతో 
ఎక చక్రాధీశ్వరుడై యేలు చున్న సమయమందు శివపూజలు లింగ నిష్టలు గలిగి 
యుండును. వీరభోగవసంతరాయలు దిగ్విజయంచేత సత్యము తప్పక దర్శము 
నడిపించీని. కాశిక్షేత్రముకొ ఉన్న మహిమలు చూపీని. సత్యము తోను నదులు నిండి 
'పారును. కంచికుంభకోణం జాతర నడచీని. శ్రీశైల మహోత్సవాలు నడచీని. ఆ 
సమయమందు తాను వృషభ ధ్వజం పట్టించు కొనును. శివఅనుభవముచేత భక్త 
ను హెశ్వర్లకు భృత్యుడై పాలించే సమయమందు అనిష్టాలు మాయలు మర్మాలు 
మాత్సర్యాలు అనాచారాలు కనిష్టపునడకలు మాయమైపోవును. అప్పుడు సమస్తమైన 
జనులు ఆనందము చేత ఉందురు. అన్య దైవ భజనలు లేక ఏకోత్తరిదృష్టిగాను 
సకల శుభాలు అనుభవింతురు. ఆనందము పొందుదురు. ౭౭౦లక్రలు౯౬ వేలు 








నవమాశ్వాసము 77 
౧౨వేల షట్‌స్థల బ్రాహ్మలు తమతమ నెలవులలో నిలిచి తమతమ Bae 
నీమాలుసలుపు కుంటూ ఉందురు. ప్రభుస్వామి అందరినీ రక్షించీని. అప్పా 
ధ్యాన పూజలున్ను ఫలించును. ఇది శివుని ఆన, తప్పరాదు. తగ్గక క్రల్త్‌ 
నిజమో యెరుంగము అనేవారు ఎవరు గలరో వారికి చంద్రసూర్యు య. 
పర్యంతం రౌరవాది నరకములు తప్పరాదు. ఇది దూషించినవారు ముం? 
శతకాలాలు నరకద్వారాన పడుదురు. సమస్తమైన బాధలు వచ్చును. సందేహము 
లేదు. ఇవి సర్వజ్ఞాని వచనాలు. సర్వసమ్మతము మోక్షమార్గము అని నమ్మిన 
పురుషులు ఇది విని కృతార్ణులౌదురు. ఇవి శివుని గూడిన పలుకులు. ఇవి విని 


జనులు కృపచే ఉండేది. 


www.kalagnanam.in 





